వాంగరి మాథాయ్ 
కోట్ల చెట్లు నాటిన మహిళ 


వాంగరి మాథాయ్ 
కోట్ల చెట్లు నాటిన మహిళ 


ఫ్రాంక్ ప్రివోట్ 


వాంగరి మాథాయ్ ఇప్పటికీ బతికే ఉన్నట్టు అనిపిస్తుంది - 
ఆమెనాటిన చెట్లు ఇప్పటికీ పెరుగుతూనేఉన్నాయి . ఆమె 
ముఖ్యమైన పనులు చేస్తూ తనకు తెలిసిన కికూ , స్వాహిలి , 
ఇంగ్లీషు ,జర్మన్ భాషలలో ప్రముఖులతో మాట్లాడటం వాంగరి 
లాగా పుడమిని ప్రేమించే వాళ్లు ఇప్పటికీ వినవచ్చు . 


1000000 


ఎంతో మంది గ్రామ మహిళలను వాంగరి 
ప్రోత్సహించారు. వాళ్లతో కలిసి ఆమెఎర్ర 
మట్టిలో గుంతలు తవ్వారు . నేటికి ఆశ , 
రేపటికి అడవులను ఆ గుంతలలో ఆమె 
విత్తారు . 


పెద్ద ఆకుల ఎబొనీచెట్టు , ఆఫ్రికన్ టులిప్ చెట్టు 
నాటినప్పుడు వాంగరికి ఆమె మూలాలు గుర్తుకు వచ్చేవి . 
ఆమె 1940లో ఇప్థె అన్న ఊరిలో పుట్టింది . ఆమె 
ప్రజలు పవిత్రంగా భావించే మౌంట్ కెన్యా అన్న 
అగ్నిపర్వతానికి ఎదురుగా ఆ ఊరు ఉంది . ఇది వాంగరి 
కథ . 


వాంగరి చిన్న తనంలో అక్కడ దట్టమైన అడవిలో బోంగో జింకలు , 
కోతులు , సీతాకోకచిలకలు ఉండేవి . వాంగరి ప్రజలు నగరి అని 
పిలిచే చిరుతపులులు కూడా అక్కడ ఉండేవి . 
“వా - నగరి " అంటే " చిరుతలకు చెందినది ” అని అర్థం . 
అందుకేనేమో వాంగరి తాను మొత్తం అడవికి చెందినదని 


అనుకుంటుంది . 


ముగుమొ అనిపిలిచే అంజీర చెట్టు కింద నుంచిరోజూ 
వెళ్లివాంగరి నీళ్లు తెచ్చేది . అయిదుగురు సంతానంలో 
ఆమే పెద్దది. ఇంటిలో రెండవ స్త్రీగా ఎన్నో పనులలో 
అమ్మకు సహాయం చేసేది : వంటకి కట్టెపుల్లలు తీసుకు 
రావటం , వంట చేయటం, చిన్నపిల్లలను చూసుకోవటం 
పొలం పనులు చేయటం. 


వాంగరి వాళ్ల అమ్మ ఆమెకి ఒక చిన్న తోట అప్పగించింది . 
అక్కడ వాంగరి తవ్వటం , మొక్కలు నాటటం నేర్చుకుంది . 
చెట్టు విలువదాని కలప కంటే ఎక్కువని పెద్ద అంజీర చెట్టు 
కింది వాళ్ల అమ్మ వాంగరికి నేర్పింది . ఆ విషయాన్ని వాంగరి 
జీవితం అంతా గుర్తు ఉంచుకుంది . 


బ్రిటిష్ వలసపాలకులలో ఒకరైన సర్ నేలాన్ వద్ద వాంగరి వాళ్ల నాన్న పనిచేసేవాడు . కెన్యాలోని 
మంచి భూములను అన్నింటిని తెల్లవాళ్లు ఆక్రమించుకున్నారు. కెన్యావాసులు అందరూ క్రిస్టియన్ 
పేర్లు పెట్టుకోవాలని నిర్బంధం చేశారు . ఆకారణంగా వాంగరిని చిన్నప్పుడు " మరియం " అని 
పిలిచేవాళ్లు . తెల్లవాళ్లు చెట్లను నరికివేసి వాటి స్థానంలో తేయాకు తోటలు వేసి సంపన్నులు 
అయ్యారు . 


మొట్టమొదట నరికిన చెట్టు దృశ్యం ఆమెకి ఇప్పటికీ స్పష్టంగా గుర్తు ఉంది . 


తనపిలుపుతో , తన చేతులతో పరిస్థితులను మార్చగలదని ఆమెకి ఇంకా తెలియదు . 


పేడతో అలికిన మట్టి గోడల వాళ్ల చిన్న గుడిసెలో ఒక సాయంత్రం వాంగరి 
వాళ్ల అన్న ద్రితు వాళ్ల అమ్మను అడిగాడు : “ వాంగరి బడికి ఎందుకు 
వెళ్లటం లేదు ? ” 


ఆ ప్రశ్నకి సమాధానం వాంగరికి తెలుసు. పెళ్లి అయ్యి 
పిల్లలను కనటానికి 
ముందు ఆడపిల్లలు అమ్మకు సహాయం చెయ్యాలి . 


ఈ ప్రశ్న అడిగి తనకి తెలియకుండానేన్ ద్రితు మొత్తాన్ని మార్చేశాడు . 


కొన్ని రోజుల తరవాత అన్న తోటీ ,బాబాయి 
పిల్లలతోటీ కలిసి వాంగరి 
సంతోషంగా బడికి వెళ్లటం మొదలుపెట్టింది ! సరైన ప్రశ్న అడిగే ధైర్యం 
చూపించిన అన్న కూ ,ధృఢమైన నిర్ణయం తీసుకున్నందుకు అమ్మకూ 
ఆమె ఎప్పటికీ రుణపడి ఉంటుంది . వాంగరి జీవితాన్ని చదువు 
మార్చేసింది . 


అన్నీ తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని వాంగరికి ఉండేది . ఆమె 
విజయాలు సాధించటానికి చదువు తోడ్పడింది .చాలా తక్కువ మంది 
ఆఫ్రికన్ మహిళలకు చదవటం, 
రాయటం వచ్చిన పరిస్థితులలో వాంగరి 
ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణురాలు అయ్యింది . 


సెనేటర్ 
జాన్ ఎఫ్ . కెనడీ ( ఆ తరవాత అతడు అమెరికా 
అధ్యక్షుడు అయ్యాడు ) అమెరికాలో చదువుకోటానికి 
కెన్యా నుంచి 600 యువతీ , యువకులకు అవకాశం 
కల్పించాడు . వాళ్లల్లో వాంగరి ఒకరు . 


మంచుని , ఆకాశాన్ని అంటే భవనాల అడవిని , ఏమాత్రం తన 
లాగా లేని వ్యక్తులను తెలుసుకుంటూ వాంగరి అయిదేళ్లు 
గడిపింది . అమెరికాలోని మొక్కజొన్న పొలాలు కూడా తమ 
దేశంలో లాగా లేవు . 


mana 
DROID 


లా 


స్వేచ్ఛా , స్వాతంత్రాల ఆ 
గొప్ప దేశంలో కూడా కొన్ని 
ప్రదేశాలలోకి వెళ్లటానికి అనుమతి లేదని వాంగరి 
తెలుసుకుంది . కెన్యాలో లాగానే కొన్ని బడులు కేవలం తెల్ల 
వాళ్ల కోసమే ఉండేవి . 1960 దశకంలో కోపోద్రిక్తులైన ఆఫ్రికన్ 
అమెరికన్లు తెల్లవాళ్లతో సమానంగా హక్కుల 
కోసం 
పోరాడసాగారు . 


దూరంగా ఉన్న కెన్యాలో కూడా ప్రజల ఆగ్రహం విజయంగా 
మారింది . తమ భూములనుతామేసాగుచేసుకుంటామని , 
తమ దేశాన్నితామే 
పాలించుకుంటామని పది సంవత్సరాలకు 
పైగా కెన్యావాసులు పోరాడుతున్నారు . చివరికి బ్రిటన్ నుంచి 
స్వాతంత్రం పొందటంలో వాళ్లు విజయులయ్యారు . 


స్వదేశానికి వాంగరి తిరిగి వచ్చే సరికి బ్రిటిష్ వలసపాలకుల అధికారం 
అంతరించిపోయింది . దేశం స్వేచ్ఛను పొందింది , 

కానీ 
చెట్లకు స్వేచ్ఛ లభించలేదు . 
వాటిని ఇప్పటికీ నరికివేస్తున్నారు . 


బ్రిటిష్ వలసపాలకులు చేసినట్లేకెన్యావాసులు కూడా చెట్లు నరికి , అమ్మి వేస్తున్నారు . 
పెద్ద పెద్ద చెట్లను నరికివేసి వాటి స్థానంలో సంపన్న దేశాల 
కోసం తేయాకు,కాఫీ, 
పొగాకు తోటలు పెంచి, డబ్బులు చేసుకుంటున్నారు . 


అడవి జంతువులపై అధ్యయనం చెయ్యటానికి దేశమంతా తిరిగిన వాంగరి దిగ్భాంతికి 
లోనయ్యింది . చెట్లు నరికే పెద్ద పెద్ద యాంత్రిక రంపాలకు భయపడి అడవిజంతువులు 
పారిపోయాయి . ఆహార వనాలుకాస్తాధనికుల 
కోసంతోటలుగా మారిపోవటంతో 
మహిళలు తమపిల్లలకు ఆహారం ఇవ్వలేకపోతున్నారు . మట్టిని పట్టి ఉంచే చెట్ల వేళ్లు 
లేకపోవటంతో ఇప్పుడు నదీజలాలతోపాటు మట్టి కొట్టుకుపోతోంది . 


తన చదువుని , తనకి పరిచయం అయిన మనుషులను ఎలా 
ఉపయోగించుకోవాలో వాంగరికి అర్ధమయ్యింది . అడవులే మానవాళికి 
అత్యంత విలువైన సంపద అని కెన్యా రైతులకు , ప్రపంచ మహా నేతలకు 
ఆమెవివరించసాగింది . వేలాదిగా చెట్లు నాటటం ద్వారా కెన్యాలోనూ , 
ఇతర ప్రదేశాలలోనూ స్త్రీ, పురుషుల ;ధనిక , పేదల ; నల్ల, శ్వేతజాతీయుల 
జీవితాలు మారిపోతాయని వాళ్లకు చెప్పసాగింది . 


వాళ్ల అమ్మ నేర్పినట్టు ఒక చెట్టు విలువదాని కలపకి మించి ఎన్నో రెట్లు 
ఉంటుందని వాంగరికి తెలుసు. చెట్టు ఒక నిధివంటిది , అది నీడ , పళ్లు , 
మంచి గాలి , పక్షులకు ఆవాసం ఇస్తాయి , అవి జీవంతో తొణికిసలాడుతూ 
ఉంటాయి . పురుగులు చెట్లలో దాక్కుంటాయి , కవులకు అవి ప్రేరణని 
ఇస్తాయి . ప్రతి చెట్టూ భవిష్యత్తులో ఒక చిన్న అంశం అవుతుంది . 


ఇదంతా ప్రపంచానికిచాటి చెప్పాలని వాంగరికి ఉంది , 
కానీమార్పుచాలా మెల్లగా వస్తుందని ఆమెకి తెలుసు . 
ఆమె ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యదలుచుకోలేదు . చెట్లు 
నాటటానికి ఆమె 1977లో హరిత హారం ఉద్యమాన్ని 
మొదలుపెట్టింది . 


ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళుతూ ఆమె చెట్లు , 
జంతువులు , 

పిల్లల తరఫున మాట్లాడింది . ప్రస్తుత 
పరిస్థితులు ఎంత కఠినంగా , తీవ్రంగా ఉన్నప్పటికీ 
భవిష్యత్తు గురించి ఆలోచించమని ప్రజలకు చెప్పింది . 
తమ సమస్యల గురించి తమ మాటలలో , తమ భాషలో 
మాట్లాడుకోమని ఆమె గ్రామీణ ప్రజలను ప్రోత్సహించింది . 


ఆమెమాటలు ఊళ్లకు చేరింది , వార్తా పత్రికలలోకి చేరింది , 
ఉత్తరాల ద్వారా కెన్యా ప్రభుత్వానికి , అంతర్జాతీయ 
సంస్థలకు చేరింది . మాయమైపోయిన వందల వేల చెట్లను 
మళ్లీనాటాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని , 
దానికోసం వాంగరి నిధులు సమీకరించటానికి 
పూనుకుంది . 


కెన్యా అంతటా మొక్కల నర్సరీలను వాంగరి మొదలు 
పెట్టింది . వాటి బాధ్యతలను గ్రామ మహిళలకు అప్పగించింది . 
పెరిగిన ప్రతి చెట్టుకీదానికిబాధ్యత వహించిన మహిళకు 
ఆమెబోనస్ ఇచ్చేది . 


అడవులను అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రభుత్వ 
అధికారులు వాంగరిని అడ్డుకోటానికి చెయ్యని ప్రయత్నం 
లేదు . మగవాళ్ల సమక్షంలో కళ్లు కిందకి దించుకుని, నోరు 
ఎత్తని కెన్యాలో ఇంత ఆత్మవిశ్వాసంతో తమను 
ఎదుర్కొంటున్న ఈ మహిళ ఎవరు ? 


ఆత్మవిశ్వాసం గల మహిళలకు కుటుంబంలో , గ్రామంలో , 

మొత్తం ఆఫ్రికా ఖండంలో ముఖ్యమైన పాత్ర ఉందని వాంగరి 
అభిప్రాయం. వాంగరి మౌనంగా ఉండలేదు . అసంఖ్యాకులైన 
అక్కచెల్లెళ్ల మద్దతు ఉండగా , " చిరుతపులులకు చెందిన " 
వాంగరి నిరుత్సాహపడే ప్రసక్తే లేదు . ఆమె నిరంతరం 
మొక్కలు నాటుతూనే ఉంది . 


ఇకపై ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వ కూడదని వాంగరి నిర్ణయించుకుంది . దేశ అధ్యక్షుడుడానియల్ అరప్ మొయిని - 
అతడు కెన్యాని 24 సంవత్సరాల పాటు పాలించనున్నాడు - చూసినప్పుడు కూడా ఆమె కళ్లు కిందకి దించలేదు . 
నైరోబిలోని ఉహురు ఉద్యానవనంలో తన 
కోసం 60 అంతస్తుల భవనాన్ని కట్టించుకోవాలని , తనది ఒక పెద్ద విగ్రహం 
పెట్టించుకోవాలని అధ్యక్షుడికి ఉంది . తన మిత్రులందరిని సమీకరించి వాంగరి బుల్డోజర్లను అడ్డుకుంది .దాంతో ఆ 
ఆలోచనను దేశ అధ్యక్షుడు విరమించుకోవాల్సి వచ్చింది . 
తరవాత కరురు అడవులలో అధ్యక్షుడు మొయి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు తలపెట్టాడు. 
దానివల్ల 
అంతరించిపోతున్న నీలంకోతులు , నదీ పందులకు ముప్పు ఏర్పడుతుంది .వాంగరి అక్కడ కూడా ఎదురు నిలిచింది . 
సహాయం 
కోసం ప్రపంచాన్ని వేడుకుంది , చెట్లను తిరిగి నాటింది . అధ్యక్షుడు అక్కడ కూడా వెనక్కి తగ్గక తప్ప లేదు . 
ఈ విజయాల తరవాత ఒక కెన్యా పురుషుడు ఇలా అన్నాడు : " కెన్యాలో ఎదురు నిలిచిన మగవాడు మీరు తప్ప లేడు ! " 


అయితే నిరంకుశుడైన అధ్యక్షుడు డేనియిల్ అరప్ మొయిని వ్యతిరేకించటం 
ప్రమాదకరం . వాంగరి ఇప్పుడు అతనికి ఒక సమస్యగా మారింది . తన గళం 
వినిపించకుండా చెయ్యటానికి అతడు ఏమైనా చెయ్యగలడని ఆమెకి తెలుసు 
- అతడుచాలా శక్తిమంతుడు , నిరసనకారుల గుంపు మీదకి కాల్పులు 
జరపమని ఆదేశించగలడు . 


వాంగరిని పలుమార్లు అవమానించారు , కొట్టారు ,గాయపరిచారు , జైలులో 
వేశారు . అయినా వాంగరి ఆగలేదు . జైలు నుంచి విడుదలైన ప్రతిసారీ ఆమె 
రాజకీయ ఖైదీలను విడుదల చెయ్యాలని పోరాడేది , చిత్రహింసలను 
వ్యతిరేకించేది . చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పుడు ఆమెపలుమార్లు 
కెన్యా బయటకు వెళ్లి 
దాక్కోవలసి వచ్చేది . అయినా ఆమెతన పోరాటాన్ని 
వదిలిపెట్టలేదు . 


చెట్ల లాగా తన దేశంలో ప్రజాస్వామ్యం వికసించాలని వాంగరికోరుకుంది . దేశ చట్టాలను 
తయారు చెయ్యటానికి ప్రజలందరూ కలిసి పనిచేస్తే దేశం బలంగా ఉంటుందని ఆమె 
నమ్మేది . 


wanga 


అడవుల అంచున , పెద్ద అంజీర చెట్టు నీడలో స్వచ్చమైన నీటిలో పిల్లకప్పలతో బాలలు ఆడుకోవాలని ఆమె 
కలలు కనేది .వాళ్లకి ఆకలి వేసినప్పుడు తినటానికి ఏమైనా ఉండాలనికోరుకునేది . 


చెట్లనుకాపాడాలంటే ఇంకా ఎన్నో పోరాటాలు చెయ్యాలని అనతికాలంలోనేవాంగరి గుర్తించింది . ఆమె 
ఎన్నోసార్లు ఎన్నికలలో పోటీ చేసింది , పర్యావరణపార్టీస్థాపించింది . అధ్యక్షుడు మొయీని ఓడించటానికి 
విపక్షాలను ఏకం చెయ్యటానికి ప్రయత్నించింది . 


పెరుగుతున్న వ్యతిరేకతను 
ఎదుర్కోటానికి ప్రజలను విభజించి 
పాలించాలని అధ్యక్షుడు అనుకున్నాడు . 
జాతులు తమలో తాము కొట్టుకుంటూ 

ఉంటే తమకు కావలసిన విధంగా 
గుట్టుచప్పుడుకాకుండా 
చేసేసుకోవచ్చన్నది అధ్యక్షుడి 
అభిప్రాయం. 


అధ్యక్షుడి ఈ కుట్రని విఫలం 
చెయ్యటానికి వాంగరి , హరిత హార 
ఉద్యమం కృషి చేశాయి. శాంతికి 
సంకేతంగా పొరుగుజాతికి నర్సరీల 
నుంచి మొక్కలను ఇవ్వాలని ఆమె 
సూచించింది . 


మెల్లగా ఈ శాంతి మొక్కలు ఫలితాన్ని 
ఇవ్వసాగాయి . 

జాతుల మధ్య స్నేహాన్ని 
పెంపొందించటంలో సహాయం 
చెయ్యటానికి సైనికులను కూడా వాంగరి 
ఒప్పించగలిగింది . 


చివరికి 2002లో అధ్యక్షుడు డేనియల్ అరప్ మొయి 
పతనమయ్యాడు . కొత్తగా ఏర్పడినరాజ్యాంగం వల్ల 
అతడు పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది , 
ఎన్నికలలో అతడి పార్టీ ఓడిపోయింది .వాంగరి 
పార్లమెంటుకి ఎన్నిక అయ్యింది . కొత్త అధ్యక్షుడు 
ఆమెను పర్యావరణం, సహజ వనరులు , వన్యప్రాణుల 
శాఖకు సహాయ మంత్రిగా నియమించాడు . 


ప్రజలు ప్రేమతో “ మామా మితి " ( అంటే చెట్ల అమ్మ ) 
అనిపిలుచుకునేవాంగరి జీవితంలో కొత్త అంకం 

మొదలయ్యింది . నిర్ణయాలు తీసుకునేఅధికారం 
ఇప్పుడు ఆమెకు ఉంది . మహిళలకు , పురుషులకు ... 
చెట్లకు కెన్యాని న్యాయమైన దేశంగా మలచటానికి ఆమె 
ఇప్పుడు కృషి చెయ్యవచ్చు ! 


వాంగరి పని మొదలుపెట్టిన నాటితో చూస్తే ఇప్పుడు కెన్యాలో 
చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి . అక్కడ ప్రజాస్వామ్యం కూడా 
పాదుకొంది . ప్రపంచంలోకెల్లారెండవ అతి పెద్ద ఉష్ణ మండల 
అడవి అయినకాంగో బేసిన్లో ఇప్పటికీ హరిత హార ఉద్యమం 
చెట్లనుకాపాడుతోంది . వాంగరి , ఆమె మద్దతుదారులు మూడు 
కోట్లకు పైగా చెట్లు నాటారు. నేటికీ , ప్రతిరోజూ కెన్యాలో వాళ్లు 
మొక్కలు నాటుతూనే ఉన్నారు . 


అనేక సంవత్సరాల పాటు లెక్కలేనన్ని విత్తనాలు నాటి 

మొక్కలు పెంచినందుకు 2004 అక్టోబరు 8న వాంగరి 
మాథాయ్ కి నోబెల్ శాంతి పురస్కారం లభించింది . ఈ 
బహుమతిని అందుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళ ఆమె . 
దీనికి గుర్తుగా మౌంట్ కెన్యా కింద ఉన్న న్యేరీలోని తన ఇంట్లో 
ఆమె ఒక మొక్క నాటింది . 


కొండ , 
దాని చుట్టుపక్కల అడవుల్లో ఉండే జీవులు - 
చిరుతపులులు , బోంగో జింకలు, ఇతర వన్యప్రాణులు , 
మనుషులు ఆరోజు ఎంతో సంతోషించి ఉంటారు . 


